అథ పంచమోోధాశయః 
జీవ స్వరూప నిరూపణము 
సూత ఉవాచ | 


తత పూర్వం మహాభాగా న్రైమిమారణ్యవాసినః | ప్రణిపత్య 
యథాన్యాయం ప(పచుుః పవనం ప్రభుమ్‌ || 1 


సూతుడు ఇట్లు పలికెను - 


ఆ సమయములో నైమిషారణ్యమునందు నివసించే మహాత్ములగు 
మునులు ముందుగా వాయుుప్రభునకు యధావిధిగా నమస్కరించి 
ఇట్లు [పశ్నించిరి (1). 


నమిషీయా ఊచుః | 


భవాన్‌ కథమనుపాప్తో జానమీశ3రగోచరమ్‌ | కథం చ శిష్యభావస్తే 
[బహ్మణో % వ్యక్తజన్మనః || 2 


నైమిమారణ్యవాసులగు మునులు ఇట్లు పలికిరి - 


ఈ శ్వరీయమగు జ్ఞానమును నీవు ఎట్లు పొందితివిపరం[బహ్మయొక్క 
మాయాశక్తినుండి పుటిన |బహ్మ గారికి నీవు శిషుడవు ఎట్లు 
అయిటివి? (2). 


వాయురువాచ | 


ఏకోనవింశతిః కలో విజేయశేేతలోహితః | తస్మిన్‌ కల్పే చతుర్వ।క్త 
స షుకామో%తపత్తపః || 3 


తపసా తేన తీవేణ తుష్టస్తస్య పితా స్వయమ్‌ | దివ్యం 
కౌమారమాసాయ రూపం రూపవతాం వరః || 4 


శ్వేతో నామ మునిర్బూత్వా దివ్యాం వాచముదీరయన్‌ | దర్శనం 
ప్రదదౌ తసై#౫ దేవదేవో మహేశ్వరః || 5 


తం దృష్టా పితరం (బహ్మా [బహ్మణో%ధిపతిం పతిమ్‌ | ప్రణమ్య 
పరమజ్షానం గాయత్‌ర్యా సహ లబ్దవాన్‌ || 6 


తతస్సు లబ్బవిజ్ఞానో విశ్వకర్మా చతుర్ముఖః | అసృజత్సృర్వభూతాని 
ఇాొవరాణి చరాణి చ || 7 


యతః శుతాహ%మృతం లబ్బ్దం [బహ్మణా పరమేశ్వరాత్‌ | 
తతస్తద్వదనాదేవ మయా లబ్బం తపోబలాత్‌ || 8 


వాయువు ఇట్లు పలికెను - 


ఇరువది ఒకటవ కల్పమునకు శ్వేతలోహితకల్పమని పేరు. ఆ 
కల్పమునందు నాల్లుమోముల వేల్పు (బహ) సృష్టిని చేయగోరి 
తపస్సును చేసెను (3). బహ్మకు తండి, రూపము గలవారిలో 
శేషుడు అగు మహేశ్వరుడు స్వయముగా దివ్వ్యమగు కుమారుని 
రూపమును దాల్చి, శ్వేతుడనే మహర్షి రూపములో దివ్యమగు 
వాక్కులను పలుకుతూ, (బహ్మకు దర్శనమునిచ్చాను (4, 5). 
బహ్మకు అధిపతి, జగత్పతి అగు తన ఆ తండిని చూచి బబహ్మగారు 
నమస్కరించి, గాయ।తితో సహా గొప్ప జ్ఞానమును పాందియుండెను 
(6). జగత్తును సృష్టంచే ఆ నాల్గు మోముల వేల్పు ((బహ్మగారు ) ఈ 
విధముగా శివుని నుండి విజ్ఞానమును పొందినవాడై, 
సావరజంగమాత్మకమగు జగత్తును అంతనూ సృష్టంచెను (7). బబహ్మ 


పరమేశ్వరునినుండి విని ఈ అమృతరూపమగు జ్ఞానమును పొందెను. 


అదే విధముగా నేను కూడ తపస్సుయుక్క బలముచే ఆ [బ్రహ్మగారు 
చెప్పగా విని ఈ జ్ఞానమును పొాందియుంటిని (8). 


మునయ ఊచుః | 


కిం తద్‌ జ్ఞానం త్వయా లబం తథ్యాత్తథ్యతరం శుభమ్‌ | యత 
కృత్వా పరాం నిషాం పురుషసుఖమృచుతె || 9 


మునులు ఇట్లు పలికిరి - 


నీవు పొందిన ఆ జ్ఞానము ఎయ్యది? శుభకరమగు ఆ జ్ఞానము 
సత్వ్యములన్నింటికంజె గొప్పు సత్యము. దానియందు ఉత్కృషమగు 
నిష్టగల వ్యక్తి సుఖమును పొందును (9) 


వాయురువాచ | 


పశుపాశపటతిజానం యల్లబం తు మయా పురా | తత నిజా పరా కార్యా 
పురుషేణ సుఖార్దినా || 10 


అజ్ఞాన పభవం దుఃఖం జ్ఞానేనెవ నివర్తతే | జ్ఞానం వస్తుపరిచ్చేదో 
వస్తు చ ద్వివిధం స్మృతమ్‌ || 11 


అజడం చ జడం చైవ నియంత చ తయోరపి | పశుః పాశః పటెశ్చేతి 
కథ్యతే తత్ర యం క్రమాత్‌ || 12 


అక్షరం చ క్షరం చైవ క్షరాక్షరపరం తథా | తదేత్యత్తి తయం 
భూమ్నా కథ్యతే తత్త్వవేదిభిః || 13 


అక్షరం పశురిత్యుక్తు క్షరం పాశ ఉదాహృతః | క్షరాక్షరపరం 
యతత్పతిరిత్వభిధీయతే || 14 


వాయువు ఇట్లు పలికెను - 


నేను పూర్వము పశు-పాశ- పతుల జ్ఞానమును పాందియుంటిని. 
సుఖమును కోరు మానవుడు దానియందు తీవమగు నిష్ట (స్రిరముగా 
నుండుట) ను చేయవలను (10). అజ్ఞానము నుండి ప్రస్తు దుఃఖము 
జానముచెత మాత్రమే తొలగును. వస్తుతత్త్వమును యథాతధముగా 
నారుంగుటయే జానమనబడును. జడము, చేతనము అని వస్తువు 
రెండు విధములుగా నున్నదని మహర్తలు చెప్పుచున్నారు. 
చేతనమునకు పశువు అనియు, జడమునకు పాశమనియు, 
వాటినిరెండింటినీ నియం(తించే ఈశ్వరునకు పతి అజశీయు 
క్రమముగా పేర్లు (11, 12). తత్త్వవేత్తలు తరచుగా ఈ మూడింటినీ 


కమముగా అక్షరము, క్షరము, క్షరాక్షరపరము అని వ్యవహరింతురు 
(13). పశువే అక్షరుడనబడును. క్షరమనగా పాశమని చెప్పబడినది. 
వాటి పతికి క్షరాక్షరపరమని పేరు (14). 


మునయ ఊచుః | 


కిం తచ్చ క్షరమిత్వ్యుకం కిం చాక్షరముదాహృతమ్‌ | తయోశ్చ 
పరమం కిం వా తదొతదిర్చూ హి మారుత || 15 


మునులు ఇట్లు పలికిరి - 


ఓ వాయుదేవా! క్షరమనగా నేమి? అక్షరమనగా నేమి? వాటికంకఠు 
పరమమగు తత్త్వమేది? ఈ విషయమును చెప్పుము (15). 


వాయురువాచ | 


పకృతిఃక్షరమిత్వుకం పురుషోళక్షర ఉచ్యతే | తావిమౌ 
(శరయత్యన్యస్సృ పరః పరమేశ్వరు || 16 


వాయువు ఇట్లు పలికెను - 


క్షరమనగా ప్రకృతి (మూయాశక్తి. పురుషుడే అక్షరుడనబడును. ఈ 
రెండింటినీ డేరేపించే మరియొక తత్త్వమే పరమనబడే 
పరమేశ్వరుడు (16). 


మునయ ఊచుః | 


కెపా (పకృతిరిత్వుకా క ఎష పురుషో మతః | అనయోః కేన సంబంధః 
కో%ో యం (పేరక ఈశ్వరః || 17 


మునులు ఇట్లు పలికిరి - 


ఈ ప్రకృతి అనగా నేమి? ఈ పురుషుడు ఎవరు? వీటి రెండింటికీ దేని 
మూలకముగా సంబంధము ఏర్పడినది? వీటిని _పేరేపించే 
ఈశ్వరుడెవరు? (17) 


వాయురువాచ | 


మాయా ప్రకృతిరుద్దిషా పురుషో మాయయా%వృతః | సంబందో 
మూలకర్మభ్యాం శివః డురక ఈశ్వరః || 18 


వాయువు ఇట్లు పలికెను - 


మాయయే ప్రకృతి యనబడును. పురుషుడు మాయచే 
కప్పుబడియున్నాడు. మూలము నందు గల అజ్ఞానము మరియు 
కర్మఅనునవి ఈ రెండింటికీ సంబంధమునేర్పరచుచున్నవి. వీటిని 
(శురేపించే ఈశ్వరుడే శివుడు (18). 


మునయ ఊచుః | 


కేయం మాయా సమాఖ్యూతా కింరూపో మాయయా వృతః | మూలం 
కీదృక్‌ కుతో వాస్య కిం శివత్వం కుతశ్శివః || 19 


మునులు ఇట్లు పలికిరి - 


ఈ మాయా యనగా నేమి? మాయచే కప్పబడిన పురుషుని 
స్వరూపమెట్టిది? ఈ పురుషుని మూలము ఎట్రిది? ఎక్కడనుండి 
వచ్చినది? శివత్వము అనగా నేమి? శివుడు ఎక్కడి వాడు? (19). 


వాయురువాచ | 


మాయా మాహేశ్వరీ శక్తిశ్పిదూపో మాయయా వృతః | మలఫ్పిచ్చాదకో 
నైజబో విశుద్దిశ్శివతా స్వతః || 20 


వాయువు ఇట్లు పలికెను - 


మహేశ్వరుని శక్తియే మాయ. చెతన్వస్వరూపము మాయచే కప్పబడి 
యునుది. చైతన్యమును మాలిన్యము కప్పివేయుచున్నది. ఈ 
దోషము లేని స్వభావసిద్దమైన స్టితియే శివత్వము (20). 


మునయ ఊచుః | 


ఆవృణోతి కథం మాయా వ్యాపినం కేన హేతునా | కిమర్తం చావృతిః 
పుంసః కేన వా వినివర్తత || 21 


మునులు ఇట్లు పలికిరి - 


సర్వవ్యాపకమగు చైతన్యమును మాయ ఎట్లు ఎ కారణముచె 
కప్పివేయు చున్నది? పురుషునకు ఈ ఆవరణము దేని కొరకు? ఇది 
దేనిచ తొలగిపోవును? (21). 


వాయురువాచ | 


ఆవృతిర్వాాపినోణపి స్యాద్వ్యాపి యస్మాత్కలాద్యపి | హేతుః కరవ 
భోగార్తం నివర్తేత మలక్షయాత్‌ || 22 


వాయువు ఇట్లు పలికెను - 


చైతన్యము వ్యాపకమే అయిననూ, దానికి ఆవరణము తప్పుదు. 
ఏలయనగా, వ్యాపకములగు కళ మొదలగునవి కూడ 
ఆవరించబడుచున్నవి. భోగమునకు కారణము కర్మ మాతమే. అది 
దోషముల నాశముచే తొలగి పోవును (22). 


మునయ ఊచుః | 


కలాది కథ్యతే కిం తత్కర్మ వా కిముదాహృతమ్‌ | తత్కెమాది 
కిమంతం వా కింఫలంవా కిమ్మాశయమ్‌ || 23 


కస్య భోగేన కిం భోగ్యం కిం వా తద్పోగసాధనమ్‌ | మలక్టయన్యు కో 
హేతుః కీదృక్‌ క్షీణమలః పుమాన్‌ || 24 


మునులు ఇట్లు పలికిరి - 


కళ మొదలగునవి ఏవి? కర్మ అనగా నేమి? దానికి ఆది యేమి? 
అంతము ఎమి? దాని ఫలము ఎది? దానికి ఆధారము ఎది? (23) 
భోగము ఎవరికి? భోగముచే భోగింపబడేది యేది ? ఆ భోగమునకు 


సాధనము ఎది? మాలిన్యమును ఎది పోగొట్టును? మాలిన్యము 
నశించిన పురుషుడు ఎట్టుండును? (24). 


వాయురువాచ | 


కలా విద్యా చ రాగశ్చ కాలో నియతిరేవ చ | కలాదయస్సమాఖ్యాతా 
యద్బోకా పురుషో భ**వేత్‌ || 25 


పుణ్యపాపాత్మకం కర్మ సుఖదుఃఖఫలం తు యత్‌ | 
అనాదిమలభోగాంతమజ్ఞానాత్మసమాశయమ్‌ || 26 


భోగః కర్మవినాశాయ భోగమవ్యక్తముచ్యతే | బాహ్యాంతః కరణద్వారం 
శరీరం భోగసాధనమ్‌ || 27 


భావాతిశయలబేన ప్రసాదేన మలక్షయః | క్షీణ చాత్మమలే తస్మిన్‌ 
పుమాన్‌ శివసమో భ*శశివేత్‌ || 28 


వాయువు ఇట్లు పలికెను - 


కళ మొదలగునవి యనగా కళ, విద్యు, రాగము, కాలము మరియు 
నియతి. పురుషుడు వీటికి భోక యగుచున్నాడు (25). పుణ్యము 
మరియు పాపము అనే రూపము గల కర్మ సుఖము మరియు 
దుఃఖము అనే ఫలములనిచ్చును. ఈ కర్మదోషమునకు ఆది లేదు. 
అనుభవించుటచే నశించే ఈ కర్మ మిథాత్మయగు జీవుని 
ఆ(శయించి ఉండును (26). సుఖదుఃఖముల అనుభవము వలన 
కర్మ క్షయమగును. భోగము (భోగింపబడేది) అవ్యక్తమనబడును. 
బాహ్యమునందు ఉండే ఇందియములు మరియు 
అంతరిందియమగు మనసు అను వాటిద్వారా ఈ శరీరము 
భోగమునకు సాధనమగుచున్నది (27). అతిశయించిన భక్తి వలన 
లభించే ఈశ్వరాన్ముగహము వలన ఈ మాలిన్యము క్షయమగును. 
జీవుని ఈ అజానదోషము క్రీణము కాగానే, పురుషుడు శివునితో 
సమానుడగును (28). 


మునయ ఊచుః | 


కలాదిపంచతత్తానాం కిం కర్మ పృధగుచ్యతే | భోక్తేతి పురుషశ్చేతి 
యేనాత్మా వ్యపదిశ్యతే || 29 


కిమాత్మకం తదవ్యక్తం కేనాకారేణ భుజ్యతే | కిం తస్య శరణం భుక్తొ 
శరీరం చ కిముచ్యుతే || 30 


మునులు ఇట్లు పలికిరి - 


కళ మొదలగు అయిదు తత్త్వముల పని యేమి? భోక్త అనియు, 
పురుషుడు అనియు వేర్వేరుగా నిర్దేశించుటకు కారణమేమి? (29) 
అవ్యక్షముయొక్క స్వరూపమెటిది? అది ఏ రూపములో 
భోగింపబడును? భోగమునందు దానికి ఆశయము ఏది?శరీరమనగా 
నేమి? (30). 


వాయురువాచ'] 


దిక్రియావ్యంజకా విద్యా కాలో రాగః ప్రవర్తకః | కాలో %వచ్చేదకస్తత 
నియతెస్తు నియామికా || 31 


అవ్యక్తం కారణం యత్తత్తి గుణం ప్రభవాప్యయమ్‌ | ప్రధానం 
(పకృతిశ్చేతి యదాహుస్తత్త్వచింతకాః || 32 


కలాతస్తదభివ్యక్తమనభివ్యక్తలక్రణమ్‌ | సుఖదుఃఖవి మోహాత్మా 
భుజ్యతే గుణతస్తి ధా || 33 

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః | ప్రకృతా 
సూక్ష్మరూపేణ తెలే త్రైలమివ స్థితాః || 34 


సుఖం చ సుఖహేతుశు సమాసాత్సాత్త్వకం స్మృతమ్‌ | రాజసం 
తద్విపర్యాసాత్‌ సంభమోహౌ తు తామసా || 35 


సాత్త్విక్యూర్త్వ్వగతిః ప్రోక్తా తామసీ స్యాదథోగతిః | మధ్యుమా తు గతిర్యా 
సా రాజసీ పరిపఠ్యతే || 36 


తన్మాతాపంచకం చైవ భూతపంచకమేవ చ | జ్ఞానెందియాలి 
పంచైక్వం పంచకర్మేంద్రియాణి చ || 37 


పధానబుద్దహంకారమనాంసి చ చతుష్టయమ్‌ | 
సమాసాదేవమవ్యక్తం సవికారముదాహృతమ్‌ || 38 


తత్కారణదశాపన్నమవ్యక్తమితి కథ్యతే | వ్యక్తం కార్యదశాపన్నం 
శరిరాదిఘటాదివత్‌ || 39 


యథా ఘటాదికం కార్యం మృదాదేర్నాతిభిద్యుతే | శరీరాది తథా 
వ్యక్షమవ్యక్తాన్నాతెభిద్యతే || 40 


తస్మాదవ్యకమేవైక్యకారణం కరణాని చ | శరీరం చ తదాధారం 
తద్చోగ్యం చాపి నేతరత్‌ || 41 


వాయువు ఇట్లు పలికెను - 


దిక్కును మరియు [క్రియను తెలుపుడు చేయునది విద్య యనబడను. 
కాలము మరియు రాగము మానవుని కర్మలయందు [పవర్తింప 
జేయును. కాలము సర్వమును పరిచ్చిన్మము (ఆది- అంతములు 
కలిగియుండుట) చయుచుండును. నియతి (పూర్వకర్మానుసారముగా 
ఫలము లభించి తిరుననే ఈశ్వరీయ - అధ్యాదేశము) సర్వమును 
నియమించుచుండును (31). జగత్తు యొక్క ఉపాదానకారణమునకు 
అవ్యక్తమని పేరు. జగత్తు దానినుండి పుట్టి దానియందే లయమగును. 
మూడు గుణములతో కూడియున్న ఈ అవ్యక్తమునకే ప్రధానమనియు, 
పకృతి అనియు పర్లు అని తత్త్వముల స్వరూపము తెలిసినవారు 
చెప్పుచున్నారు (32). సహజముగా అభివ్యకము (జగదూపముగా 
పకటమగుట) కాని స్టితిలో మూడు గుణములు కలిగి ఉండే ప్రకృతి 
కళల వలన సుఖము దుఃఖము మరియు మోహము అనే మూడు 
రూపములలో అభివ్యక్షమై, పురుషునిచే భోగింపబడును (33). 


నువ్వులలో నూనావత, ప్రకృతి యందు సత్త్వము, రజస్సు మరియు 
తమస్సు అనే మూడు గుణములు సూక్ష్మ రూపములో నున్నవి (34). 
సుఖము మరియు సుఖహేతువు కలిపి సాత్తిికము 
(సత్త్వగుణకార్యము) అని చెప్పబడుచున్నవి. దానికి విరుద్ధముగా 
దుఃఖము మరియు దాని హేతువు రాజసమగును. జడత్వము 
మరియు మోహము తామసమగును (35). సాత్త్వుక[పకృతి మనిషిని 
మరణించిన పిదప ఊర్ద్వ (పుణ్య లోకములకు గొనిపోవును. 
తామసస్వభావము మనిషిని [కింది (పాప) లోకములకు తిసుకొని 
పోవును. రాజసస్వభావము మధ్యమ (భూలోకములో మనుష్యజన్మ) 
గతిని ఇచుునని మహర్తులు చెప్పుచున్నారు (36). అయిదు 
సూక్ష్మభూతములు (పృధివి, జలము, అగ్ని, వాయువు మరియు 
ఆకాశము), అయిదు స్తూలభూతములు, అయిదు జ్ఞానెందియములు 
(ముక్కు, నాలుక, కన్ను, చర్మము మరియు చెవి, అయిదు 
కర్మేందియములు (చేతులు, కాళ్లు, వాక్కు, విసరన- మరియు జనన 
- ఇం[దియములు) (37), సమపష్టిబుధి (మహతత్వము), 
అహంకారము మరియు మనస్సు అను వికారము (కార్యము) లతో 
కూడిన పధానము జగత్కారణమగుచున్నది. అవ్యకమనగా 
సం[గ్రమహముగా నిదియే (38). కారణావసలోనున్న జగత్తునకే 
అవ్యక్తమని పేరు. అది శరీరములు, ఘటములు మొదలైన 
కార్యముల రూపములో ప్రకటమగుచుండును (39). ఘటము 
మొదలగు కార్యములు మట్టి మొదలగు కారణముల కంకు 
అతితముగా లేవు. అదే విధముగా, శరీరము మొదలగు 
[పకటరూపములు కారణమగు అవ్యక్తము కంజె భిన్నముగా లేవు 
(40). కావున, శరీరము, ఇం[దియములు, వాటికి ఆధారమగు 
(పకృతివికారములు (పంచభూతములు మొదలైనవి) అను వాటికి 
అన్నింటికీ ఏకైకకారణము అవ్యక్షమే. అదియే భోగ్యము అగును. 
మరియొక భోగ్యము లేదు (41). 


మునయ ఊచుః | 


బుదీం[దియశరీరేభ్యో వ్యతిరేకన్య కస్యచిత్‌ | ఆత్మశబ్రాభిధేయస్య 
వస్తుతో %పి కుతః ప్పితిః || 42 


మునులు ఇట్లు పలికిరి - 


బుద్ది, ఇందియములు మరియు శరీరము అని వాటికంకు 
విలక్షణమైనది, ఆత్మ అనే పదముచే వ్యవహరించబడునది అగు 
ఒకానొక తత్త్వము గలదు. దాని స్వరూపమేమి? అది ఎక్కడ 
నుండును? (42). 


వాయురువాచ | 


బుదీందీయశరీరేభ్యో వ్యతిరేకో విభుర్తు వమ్‌ | అస్తేవ కశ్చిదాత్నేతి 
సాతుస్తుత సుదురమః || 43 


బుదీం[దియశరీరాణాం నాత్మతా సద్చిరిష్యుతే | 
సృృతేరనియతజ్ఞానాదయావదేహవే దీనాత్‌ || 44 


అతస్స్మ్మర్తానుభూతానామశేషజేయగోచరః | అంతర్యామీతి వేదేషు 
వేదాంతేషు చ గీయతే || 45 


సర్వం తత న సర్వత వ్యాప్య తిష్టతి శాశ్వతః | తథాపి క్వాపి కేనాపి 
వ్యక్తమేష న దృశ్యతే || 46 


నవాయం చక్షుషా గాహ్యూ నాపరైరిందియైరపి | మనసైవ పదీప్తున 
మహానాత్మా%వసీయతే || 47 


నచ స్తీన పుమానేష నైవ చాపి నపుంనకః | నైవోర్వం నాపి తిర్యక్‌ 
చ నాధస్తాన్న కుతశృన || 48 


అశరీరం శరీరేషు చలేషు సాణుమవ్యయమ్‌ | సదా పశ్యతి తం ధీరో 
నరః ప్రత్వవమర్శనాత్‌ || 49 


కిమ్య(త్ర బహునోక్తేన పురుషో దేహతః పృథక్‌ | అపృథగ్వే తు పశ్యంతి 
హ్యసమ్యక్‌ తేషు దర్శనమ్‌ || 50 


యచ్చురీరమిదం (ప్రోక్తం పురుషస్య తతః పరమ్‌ | అశుద్రమవశం 
దుఃఖమ్మధువం న చ విద్యతే || 51 


విపదాం బీజభూతేన పురుషస్తేన సంయుతః | సుఖీ దుఃఖీచ 
మూధథశ్చ భవతి స్వేన కర్మణా || 52 


అదిరాషప్లొవితం క్షేతం జనయత్యంకురం యథా |అజ్ఞానాత్‌ ప్తావితం 
కర్మ దాహం జనయతే తథా || 53 


వాయువు ఇట్లు పలికెను - 


ఆత్మ అనే ఒకానొక తత్త్వము నిశ్వయముగా గలదు. సర్వవ్యాపకమగు 
ఆత్మ నిశ్చయముగా బుద్ది, ఇందియములు మరియు శరీరము 
అనువాటి కంజె విలక్షణమైనది. దీనికి కారణమును తెలియుట చాల 
కష్టము (43). స్మరణము ఖచ్చితమగు జానహెతువని చెప్పుటకు 
వీలు లేదు. అశాశ్వతమగు ఈ దేహమునకు ఆత్మ సాక్షి 
యగుచున్నది. మరియు పూర్ణదోహము ఏకకాలములో 
అనుభవమునకు వచ్చుట లేదు. ఈ కారణములచెే బుద్ది 
ఇదింయములు మరియు శరీరము అనునవి ఆత్మ కాదని 
విద్వాంసులు చెప్పుచున్నారు (44). కావుననే, స్మరింపబడే మరియు 
అనుభవింపబడే సకలదృశ్య (చూడబడే) పదార్థములను 
ఆలుసుకొన ఆత్మ అంతర్యామి యని వేదవేదాంతములయందు 
కీరింపబడుచున్నది (45). శాశ్వత మగు ఆత్మయందు సర్వము 
ఉనికిని కలిగియున్నది. ఆత్మ సర్వమునందు వ్యాపించి యున్నది 
అయిననూ, ఎ కాలమునందైననూ ఎవనిచె నైననూ ఈ ఆత్మ 
సుస్పష్టముగా దర్శించబడుట లేదు (46). ఈ ఆత్మ జ్ఞానముచ 
(ప్రకాశింప జేయబడిన అంతఃకరణమునందు మాతమే నిశ్చయముగా 
దర్శించబడును (47). ఆత్మ పురుషుడు గాని, స్తీ గాని, నపుంసకుడు 
గాని కాదు. ఆత్మ పెన గాని, [కింద గాని, భూమికి సమతలముగా గాని, 


ఎక్కడనైననూ ఒకానొక విశిష్టదేశమునకు పరిమితమై లేదు (48). 
చంచలమగు ఈ దేహములయందు ఉపలభ్యమగుచున్న ఈ ఆత్మ 
శరీరము (శరీరమువలె శిథిలమయ్యది) కాదు. వికారములు లేనిది, 
వినాశము లేనిది అగు ఆ ఆత్మను జ్ఞాని విచారముచే 
సర్వకాలములలో కనుగొనును (49). దీని గురించి ఇన్ని 

మాటలేల? పురుషుడు దేహము కంకు విలక్షణుడు. ఎవరైతే పురుషుని 
దేహము కంక భిన్నముగా చూడరో, వారి దర్శనము అయోగ్యము 
(50). పురుషుని ఈ దేహముకంకై అపవిత్రము, అస్వతంత్రము, 
దుఃఖహేతువు, వినాశి అగునది మరియొకటి లేదని చెప్పబడినది 
(51). పురుషుడు ఆపదలకు నిలయమగు ఆ దేహముతో 
కూడియున్నవాడై, తన కర్మను బటి సుఖి, దుఃఖి మరియు 
మూడుడు అగుచున్నాడు (52). నీరు పెటిన పాలములోని విత్తనము 
అంకురించిన విధముగా, అజ్ఞానముచే పోషించబడిన కర్మ 
దేహమును కలిగించును (53). 


అత్యంతమసుఖావాసాస్స్మ్యృతాశెకాంతమృత్య$వః | అనాగతా 
అతీతాశ్స తనవో%స సహ్మసశః || 54 


ఆగత్వ్యాగత్య శీర్దేషు శరీరేషు శరీరిణః | అత్యంతవనతిః క్వా %పి న 
కేనాపి చ లభ్యతే || 55 


ఛాదితశ్చ వియుక్తశ్చ శరీరేషు లక్ష్యతే | చం[దబింబవదాకాశే 
తరలైరభ్రసంచయైః || 56 


అనేకదేహభేదేన భిన్నా వృత్తిరిహాత్మనః | అషాపదపరిక్షే పే 
హ్యక్షము[దేవ లక్ష్యతే || 57 


నెవాస్య భవితా కశ్చిన్నాసౌ భవతి కస్యచిత్‌ | పథి సంగమ ఏవాయం 
దారైః పు[తైశ్చ బంధుభీః || 58 


యథా కాష్టం చ కాష్టం చ సమేయాతాం మహోదధా | సమేత్య చ 
వ్యపయాతాం తద్వద్ఫూతసమాగమః || 59 


స పశ్యతి శరీరం తచ్చరీరం తన్న పశ్యతి | తా పశ్యతి పరః 
కన్సిత్తావుభౌ తం న పశ్యతః || 60 


[బహ్మాదా$ః పఫావరాంతాశ పశవః పరికీర్తితాః | పశూనమేవ సర్వేషాం 
పోకమేతన్నిదర్శనమ్‌ || 61 


స ఏష బధ్యతే పాకెనుఖదుఃఖాశనః పశుః | లీలాసాధనభూతో య 
ఈశ్వరస్యేతి సూరయః || 62 


అజ్లో జంతురనీశో%ోయ మాత్మననుఖదుఃఖయోః | ఈశ్వరగైురితో 
గచ్చేత్స్వురం వా శ్వభుమేవ వా || 63 


మిక్కిలి దుఃఖనిలయములు, సుతరాము నశించునవి అగు 
దేహములు ఈ పురుషునకు వేల సంఖ్యలో పూర్వము వచ్చియున్నవి, 
ఇంకనూ రాబోవుచున్నవి అని మహర్తులు చెప్పుచున్నారు (54). 
నిధిలమయ్యీ అసంఖ్యాకములగు శరీరములను స్వీకరిస్తూ ఉండే ఈ 
శరీరధారియగు పురుషునకు ఏ విధముగనైననూ ఎక్కడనైననూ 
సిరమగు శరీరమునందు నివాసము లభించదు (55). 
ఆకాశమునందు చందబింబమును ఒకప్పుడు చంచలమగు 
మేఘసమూహములు కపివేయగా, మరియుకప్పుడు మేఘములు 
(ప్రక్కకు తొలగుచుండును. అదే విధముగా, పురుషుడు ఒకప్పుడు 
శరీరముచే కప్పబడి యుండును; మరియొకప్పుడు శరీరము 
లేకుండగా నుండును (56). చదరంగపు బల్లపై బంటు 
తిరుగాడినట్లు, జీవుడు అనేకములగు విభిన్నదేహములలో 
తెరుగాడుచుండును (57). జీవునకు ఎవ్వరైననూ తనవాడు కాడు. 
జీవుడు ఎవ్వరికెననూ తనవాడు కాడు. భార్య, పిల్లలు మరియు 
బంధువులు ఆను వారితోడి కలయిక (పయాణీకులకు 
మార్గమధ్యములో జనుల కలయిక వంటిది మాతమే (58). పెద్ద 
సముదములో ఒక కట్ట మరియొక కషి తో కలిసి మరల విడిపోవును. 
జీవునకు వివిధపాణులతో కలిగే సమాగమము అటిది మాత్రమే (59). 
జీవుడు శరీరమును చూచును. కాని, శరీరము జీవుని చూడజాలదు. 
వీరిదరినీ వీరి కంక సూక్రుడగు సాక్షి చైతన్యము చూచును. వీరిదరు 


ఆ సాక్షిని చూడలేరు (60). బ్రహ్మతో మొదలిడి గడిపోచ వరకు గల 
సర్వ (ప్రాణులకు పశువులని పెరు. పైన చెప్పిన దృష్టాంతములు 
సకలపశువులకు మ్మాతమే వర్తించును (61). 
సుఖదుఃఖములననుభవించ ఆ ఈ పశువు తాళ (రాగద్వషముల) చ 
బంధింపబడి ఈశ్వరుని లీలలో సాధనములవంటివాడు 
అగుచున్నాడని పండితులు చెప్పెదరు (62). తనకు రాబోయే 
సుఖదుఃఖములను గురించి తెలియని అస్వతంతుడగు ఈ జీవుడు 
ఈశ్వరునిచే గేరేపించ బడినవాడై స్వరమును పొందును; లేదా, 
నరకకూపములో పడును (63). 


సూత ఉవాచ | 


ఇత్యాకర్యానిలవచో మునయః (పీతమానసాః | ప్రోచుః ప్రణమ్య తం 
వాయుం శెవాగమవిచక్షణము || 64 


ఇతి నీ శివమహాపురాణ  వాయవీయసంహితాయాం పూర్వుభాగే 
నివతత్త జ్ఞాన వర్ణనం నామ పంచమో%ధా$యః (5). 


సూతుడు ఇట్లు పలికెను - 


మునులు వాయుదేవుని ఈ వచనములను విని సంతోషముతో 
నిండిన మనస్సులు గల వారై, శెవాగమములో విద్వాంసుడగు 
ఆయనకు ప్రణమిల్లి ఇట్లు పలికిరి (64). 


శి శివమహాపురాణములోని వాయవీయసంహితయందు 
పూర్వభాగములో శివతత్త్వజానమును వర్ణించే అయిదవ అధ్యాయము 
ముగిసినది (5). 


